షోడశ మాసిక శ్రాద్ధ కాలము 


(సంకలనం:డి.నారాయణరావు, విద్యానగర్‌, హైదరాబాద్‌, తెలంగాణా రాష్ట్రం) 


. ఊన మాసికమ్‌ -- మృతి చెందిన 12 వ దినమున 
. ద్వితీయ మాసికమ్‌ --30 వ దినమున (మృతి చెందిన మరుసటి (మొదటి) నెల మృతి చెందిన తిథినాడు) 
. త్రెపక్షికమ్‌ --41 వ దినము నుండి 45 వ దినము లోగా 
. తృతీయ మాసికమ్‌ -- 60 వ దినమున (మృతి చెందిన రెండవ నెల మృతి చెందిన తిథినాడు) 
. చతుర్ధ మాసికమ్‌ -- 90 వ దినమున (మృతి చెందిన మూడవ నెల మృతి చెందిన తిథినాడు) 
. పంచమ మాసికమ్‌ -- 120 వ దినమున (మృతి చెందిన నాలుగవ నెల మృతి చెందిన తిథినాడు) 
గ్గ షాణ్మాసికమ్‌ -- 150 వ దినమున (మృతి చెందిన ఐదవ నెల మృతి చెందిన తిథినాడు) 
. ఊన షాణ్మాసికమ్‌ -- 171 వ దినము నుండి 175 వ దినములోగా 
. సప్తమ మాసికమ్‌ -- 180 వ దినమున (మృతి చెందిన ఆరవ నెల మృతి చెందిన తిథినాడు) 
10. అష్టమ మాసికమ్‌ -- 210 వ దినమున (మృతి చెందిన ఏడవ నెల మృతి చెందిన తిథినాడు) 
11. నవమ మాసికమ్‌ -- 240వ దినమున (మృతి చెందిన ఎనిమిదవ నెల మృతి చెందిన తిథినాడు) 
12. దశమ మాసికమ్‌ -- 270 వ దినమున (మృతి చెందిన తొమ్మిదవ నెల మృతి చెందిన తిథినాడు) 
13. ఏకాదశ మాసికమ్‌ -- 300 వ దినమున (మృతి చెందిన పదవ నెల మృతి చెందిన తిథినాడు) 
14. ద్వాదశ మాసికమ్‌ -- 330 వ దినమున (మృతి చెందిన పదకొండవ నెల మృతి చెందిన తిథినాడు) 
15. ఊనాబ్దికమ్‌ -- 355 వ దినమున 
16. సంవత్సరీకమ్‌ -- 359 వ దినమున (మృతి చెందిన మరుసటి (మొదటి) సంవత్సరం మృతి చెందిన తిథికి ఒక రోజు ముందు) 


. ప్రథమాబ్దికమ్‌ -- 360 వ దినమున (మృతి చెందిన మరుసటి (మొదటి) సంవత్సరం మృతి చెందిన తిథినాడు) 


